బిల్లీ 
బాబు 
చేశాడు అద్భుతం 


అబ్బుర పరిచాడు 
“ బిల్లీ 
బాబు , చూడు నీగది ! 
తెచ్చాను చీపిరి కొత్తది ! 
నీగది అంతా తుడిచేస్తాను , 
ఈ చెత్త అంతా పారేస్తాను . ” 


"ఏదీ చెత్త కాదంటావా ? 
ఇది కూడా పారెయ్యనివ్వవా ? ” 


AN 


“ అమ్మా , ఇక్కడ చెత్తకాదు ఏదీ 
ఈ సొత్తు అంతా నాదే నాది . 
నువ్వూ వద్దు , నీ చీపిరి వద్దు 
ఇక్కడివన్నీ నాకు ఎంతో ముద్దు . ” 


“ అమ్మా , అమ్మా ! అలా అనవద్దు 
దీనిని నువ్వు పారెయ్య వద్దు . 
ఇక్కడ ఉన్నవి అన్నీ నావి , 
నేను చేస్తున్న దానికి కావాలి అవి . ” 


“ ఇది ఏమిటి ? అది ఏమిటి ? 
వీటిని పారేస్తే ఏంటి ? ” 


“ అమ్మా ! నువ్వు నా మాట వినాలి ! 
నాకు అది కావాలి , ఇదీకావాలి . 
వీటన్నిటితో నేను 
ఏం చేస్తున్నానో అప్పుడే చెప్పను . 
తీసుకుని వెళ్లు నీ చీపిరి కొత్తది 
శుభ్రం చెయ్యవద్దు నా గది . 


ad 


“ అమ్మా ! నువ్వు బయటకు దయచెయ్యి ! 
అవీ, ఇవీ ఇక్కడే ఉండనియ్యి! ” 


“ అయితే , ఏమిటి ఇవి ? 
ఏమిటి అవి ? 
వెంటనేపారెయ్యాల్సినవి ! ” 


“ సరే, సరే ! సరే, సరే ! 
ఈ ఒక్కటీ ఎందుకో 
పారెయ్యాల్సిందే , ఒప్పుకో . ” 


PLEA 


“ వద్దు అమ్మా ! వద్దు , వద్దు ! 
కావాలి ఆ ఒక్కటి . 
పారేస్తాను అంటావేమిటి . 
ఇక్కడి వస్తువులన్నీ నావి , 
నేను చేస్తున్నదానికి కావాలవి . 
దేనిని పారేస్తానన్నా ఒప్పను , 
నేను చేసేది ఏమిటో చెప్పను . ” 


“ ఇదేంబాగా లేదు , బిల్లీ 
కావాలంటున్నావు ప్రతిదీ .. 
ఏది అడిగినా వద్దు అమ్మా అంటావు - 
ఈ చెత్తనంతా ఎలా ఉపయోగిస్తావు ? ” 


M 


“ దీనిని పైరెయ్యవచ్చు తప్పకుండా . ” 
“ వద్దు అమ్మా ! నా వస్తువు కాదు అది లేకుండా ! ” 


- 


- 


SAM 


“ నువ్వు ఇక్కడ చూసేప్రతిదీ , 
నాకుచాలా చాలా విలువైనది . 
నువ్వు వెళ్లు , తీసుకెళ్లు నీ చీపిరి 
తీసుకోనివ్వు నన్ను ఊపిరి. ” 


ce 


“ ఈ ఒక్కటైనా తీసుకెళ్లనివ్వు , 
ఇంతైనా శుభ్రం చెయ్యనివ్వు .” 


elli 


A 


* 


** 


“ అమ్మా , నీకు కొంచెం కూడా అర్థంకాదు , 
అది ఎంత విలువైనదో నీకు తెలియదు . 
నేను చేయబోతున్నది ఒకటి ఉంది , 
ఇది లేకుండా పూర్తికాదది . ” 


M 


w 


“ సరే అయితే , ఏం చేస్తున్నావో చెప్పు , 
దాని గుట్టు ఏమిటో ఇప్పుడే విప్పు . ” 


“ ఏమి చేస్తున్నానా ? అది ఇప్పుడే చెప్పను . 
ఆ గుట్టు ఏమిటో చచ్చినా విప్పను . 
దయచేసి నువ్వు ముందు వెళ్లు బయటకి , 

నేనుపిలిచినప్పుడు వద్దువులోపలికి . 
అప్పుడు అంతా నీకే అర్థమవుతుంది , 
చేసింది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది . ” 


“ నేను చేస్తున్నది ఏదో ఉంది , 
నీకు కానుకగా ఇవ్వాలి అది . ” 


ఇప్పుడురావచ్చు , 

అమ్మా ! 


WWW. 


MAMA 


విశాస్త్రి 


HBOOR 


అద్భుతమైన కేక్ 


TEP 


ACOOK 


AMMA 


“బిల్లీ 
బాబు, నీ చేతిలో వంటల పుస్తకం 
ఏమిటి నువ్వు చెయ్యబోయే కొత్త వంటకం! " 


“ అమ్మా! కొంచెం సేపు ఓపిక పట్టు . 
నీకు ఒక అద్భుతుం తినిపిస్తాను , ఒట్టు . 
ఈ పుస్తకం అంతా చదివేస్తాను , 
నీ పుట్టినరోజుకి మంచి కేక్ చేస్తాను . ” 
“ నాకోసం కేక్ చేస్తావా ? 
ఎప్పుడైనా అది నువ్వు చేశావా ? 

నీకు చెయ్యటంరాదు కేకు , 
పిచ్చి పనులకు పూనుకోకు . ” 


పుస్తకం చెబుతోంది మూడుకోడి గుడ్లు . 
నాది పెద్ద కేకుకాబట్టి కావాలి ఇరవై గుడ్లు ! 


“ నాపై ఉంచు భరోసా! ఒక అవకాశం ఇవ్వు . 


ఈ పుస్తకంలో అంతా వివరంగా ఉంది . 
అమ్మా ! ముందైతే బయటకు వెళ్లు నువ్వు . 
నేను చేసింది నీకు తప్పకుండా నచ్చుతుంది ! ” 


. coom 


SRoom 


THI 


15 - - 15 


LABook 


వెయ్యాలి కొంచెం ఇది , 
మరికొంచెం అది . 


లేదు ! లేదు ! 
అందులోపిల్లిని వెయ్యగూడదు ! 


అమ్మ మెచ్చుకునేలా చేస్తాను , 
ఆమెకి ఇష్టమైనవన్నీ వేస్తాను. 
అమ్మ కి తీపి ప్రీతిరా , 
వేసెయ్ దండిగా చెక్కెరా . 


పుస్తకంలో “పాలు ” అని ఉంది . 
నాకు అవిచాలా కలపాలని ఉంది 
అమ్మకిచాయ్ ఎంతో నచ్చుతోంది , ఆ 
టీపొడి అందుకే కలుస్తోంది . 


అంటుంది అని అనుక 


అమ్మకు మాంసం పసందు , 
దీంతో అవుతుంది భలే విందు . 


జామ్ అమ్మకి ఇష్టమని మరిచా , 
ఇప్పుడే ఒక సీసా కలిపా . 


బేకింగ్ సోడా తప్పనిసరి . 


డబ్బా అంతా ఖాళీ మరి . 


MW 


INDU 


నువ్వు దూరంగా ఉండుపిల్లీ 
! 
ఈ పిండిలో కలవకు తల్లీ! 
నువ్వంటే నాకు ఎంతో ఇష్టం , 
కానీకేకులో కలిస్తేచాలా కష్టం ! 


wwwWww 


వంటల 
పుస్తకం 


wwwwww. 


M 


4 


how 


Wa 


ad 


www 


CHIT 


. 


. 


HAI 


HOPE 


PICKLES 


అంతే ఉంది వంటల పుస్తకంలో , 
దానినిక పక్కనపెట్టేయ్ . 
అమ్మకి ఇష్టమైనవి లేవు అందులో , 
ధైర్యం చేసి అన్నీ కలిపేయ్ ! 


అమ్మకి ఇష్టం పచ్చడి కారాలు , 
ఆమెకు ఇష్టం కరకర పేలాలు ! 
మరి ఇది ఏమిటి ? 
జిగురు ! కలపను ఇది ఒకటి ! 


చేప ముక్క కలపక తప్పదు , 
మాంసం లేకుండా పూర్తి అవ్వదు . 


ఇదిగో తియ్యటి జెల్లీ, 
కలిపామంటే భళీ, భళీ! 


is 


a 


అంటుంటారు 


తగిన మోతాదులో కస్టర్డ్ ,గసగసాలు , 
తప్పక కలపాలి సుగంధ ద్రవ్యాలు . 
ఇవ్వన్ని ఉంటేచాలు. 


అమ్మ మెచ్చుకుంటుంది నా అద్భుత వంటకం 
ఆ విషయంలో ఉంది నాకు పూర్తి నమ్మకం . 


Hom 


. 


వంటల 


. 


A 


| పుస్తకం 


. 


. 


A cook 
Book 


వంటల పుస్తకంలో ఉంది ఇలా , 
దీనినంతటినిబాగా కలపాలి . 
దీనిని కలపటం ఎలా - 
అది నువ్వే తెలపాలి . 


పాత్ర ఉండాలి కదలకుండా 
కలపటానికి చీపిరి కావాలి . 
అమ్మ ఉండాలిరాకుండా , 
అంతా అయిన తరవాతేపిలవాలి . 


“ ఏం చేశావో ఇప్పుడైనా చెబుతావా ? ” 
“ అమ్మా ! కొంచెం సేపు ఆగలేవా ? 
ఇంకాస్త ఓపిక పట్టు , 
నేను చేసింది బాగోకపోతే ఒట్టు . 


పూర్తయ్యాకే అర్థం చేసుకుంటావు 
తిన్న తరవాతబాగుందని అంటావు. ” 


చూడటానికి కేక్ చాలా బాగుంది , 
అమ్మకి తప్పకుండా నచ్చుతుంది . 


| 


he 


N 


HAVAM 


NAM 


. 


ఇక దీనినిబయటకి తియ్యాలి , 
ముందు కొంచెం రుచి చూడాలి. 


చాక్లెట్ తో మజా వస్తుంది , 
పుట్టినరోజు కేక్ అని తెలుస్తుంది . 


“ బిల్లీ, ఇంకెంత సేపు ఉండమన్నావు , 
ఎలాంటి కేక్ చేస్తున్నావు ? ” 


“ అంతా అయ్యాక నువ్వే చూస్తావు , 
ఎంతో ఇష్టంగా తింటావు. 
ఇంకా ఉంది కొంచెం పని , 
చెప్పానుగా పిలిచినప్పుడేరావాలని . ” 


అమ్మా ! 
లోపలికి రా ! 


---- 


E 


అంగం 


2224 


పుట్టినరోజు 10 
గ శుభాకాంక్షలు! - 


“దాచుకుంటాను ఈ కేక్ ఎల్లకాలం నేను 
మళ్లీ 
నిన్ను ఇంత శ్రమపడనివ్వను! " 


“ అద్భుతమైన కేక్ చేశావు బిల్లీ! 
ఇలాంటి రోజురాదు మళ్లీ, మళ్లీ! 
నేనుచాలా అదృష్టవంతురాలిని. ” 


- 


PICoola 


RooTA 


అయిపోయింది 


